వైదిక ధర్మము 


మాస పత్రిక 


మనుర్భవ జనయా దైవ్యం జనమ్‌ (బుగ్వే. ౧౦-౫౩-౬) 
మానవుడ వగుము. దివ్యగుణములుగల మానవుని నిర్మింపుము 


సౌర నభస్‌, ఇష (భాద్రపదము, అశ్వయుజము 
౧౯౨౩ శా.సం.) ౨౦౫౮ వి. సం. 


సంన్కారముల 
యొక్క ఆవిర్భావము 


ఆచార్య వేదవ్రత మీమాంసక 


ఆర్షగురుకులము, వడ్తూరు, కామారెడ్డి, జిల్లా ఇందూరు. 


సంపాదకులు 
ఆచార్య వేదవ్రత మీమాంసక మనస్వీ || 
ఆర్షగురుకులము, వడ్డూరు, కామారెడ్డి, ఇందూరు -7 | ప ౧ శ ౧ 4 | ఓ 


సంస్కారముల యొక్క ఆవిర్భావము 


నేటి గుజరాతునందు పూర్వము మౌర్వీయను రాజ్యమున టంకారా 
యను గ్రామముండెను. అందలి జీవాపురమను వీధియం దొక సామవేదీయ 
బెదీచ్య బ్రాహ్మణ కుటుంబ ముండెను. అందు ౧౮౮౧ విక్రమ సంవత్సరము 
మాఘ. బ. ౧౦ నాడు ఒక శిశువు జన్మించెను. అతని తండ్రి బ్రాహ్మణుడు, 
ధనవంతుడు, భూస్వామి, నేటి జిల్లాధీశునికి సమానస్థాయిగల ప్రభుత్వాధికారి, 
విద్వాంసుడు, శివభక్తుడు. మూలనక్షత్రమున జన్మించుటచే ఆయన తన 
పుత్రునికి మూలశంకరు డని నామకరణము చేసెను. ప్రేమతో అందరు 
ఆశిశువును దయాలజీ అని పిలుచుచుండిరి. మూలశంకరునకు ఐదవ 
ఏట విద్యాభ్యాసము ప్రారంభించబడెను. సంస్కృతము నేర్పబడుచుండెను. 
ఆ బాలునికి ఎనమిదవ ఏట ఉపనయన సంస్కారముగావించి సంధ్యా 
వందనము నేర్చబడెను. రుద్రాధ్యాయము, యజుర్వేదము, కంఠస్థము, 
చేయించబడెను. తండ్రి శివోపాసకుడగుటచే పదు నాలుగు సంవత్సరముల 
ప్రాయముననే కుమారునికి శివునియందు ప్రీతి కలగించదలచి యతనిచే 
శివరాత్రి వ్రతము చేయించెను. తండ్రినుండి శివుని పరాక్రమమును విని 
బాలుడైన మూలశంకరుడు శ్రద్ధతో శివరాత్రి వ్రతము చేయబూనెను. పగలు 
ఉపవాసము చేసి రాత్రి యందు పూజలు చేసి తండ్రి మున్నగు వారితో 
కలిసి శివమందిరమునకు వెళ్ళెను. 


శివమందిరమున పూజలు చేసిన తరువాత ఒక్కొక్కరు క్రమముగా 
నిద్రించిరి. బాలకుడైన మూలశంకరుడు మాత్రము నిద్రను పోగొట్టుకొనుటకు 
కన్నులపై నీటిని చల్లుకొనుచు మేలుకొని యుండెను. అంతలో ఒక ఎలుక 
వచ్చి అచట నున్న అక్షతలను తినసాగెను. విగ్రహముపైకి ఎక్కుచు దిగుచు 
గంతులు వేయసాగెను. ఇది సామాన్యజనులకు సామాన్యమే. మూల 
శంకరుడు బాలకుడే కాని అతని ఆత్మయం దడుగున పడియున్న తత్త్వ 
జ్ఞానము ఈ సక పెల్లుబికినది. తండ్రి బోధించిన worst er 


రాక్షసులను సంహారం. 


> 

నున్న చిన్న ఎలుక నెందులకు పారదోలుట లేదని ప్రశ్నించెను. బాలుడైన 

మూలశంకరు డారాతి విగ్రహమునే శివుడని నమ్మియుండెను గదా! అందుచే 
ఆయన ప్రశ్న సహజము, తాత్త్వికము, వైజ్ఞానికము నైనది. దానికి తండ్రి 
అది శివుడు కాదని, అది కేవలము శివుని విగ్రహమని నిజమైన శివుడు 
కైలాసములో నుండునని తెలిపెను. ఒకతత్త్వము తెలిసికొనగోరువాని కా 
సమాధానము తృప్తిదాయకము కాదు. విగ్రహము నిజమైన శివుడు కాదేని 
దాని పూజ లేల చేయవలయు ననునది సహజమైన ప్రశ్న. మూలశంకరుడు 
శివుని గూర్చి తండ్రి యుపదేశము విని తన ఆత్మయందు శివుని యెడ భక్తి 
భావమును నింపుకొని యుండెను. ఆ భావము అతని హృదయములో 
దృఢమైయుండెను. అతడు వయసులో చిన్నవాడైనా నచికేతునివంటి 
సంస్కారవంతుడు. అతని యందు శివుని గూర్చి చెరగని ముద్రపడినది. 
అతని మనస్సున శివుని యెడ ఇతరుల కసాధ్యమైన భక్తిభావ మేర్పడినది. 
అది కల్పితము కాదు. మిథ్యకాదు. శివరాత్రికన్న పూర్వము శివుని గూర్చి 
తండ్రి యుపదేశము మూలశంకరుని జీవితమునకు పునాదిరాయి. అది 
ఆయన సమస్త జీవితమును ప్రభావితము చేసినది. ఆయన జీవితమున 
కదియే మార్గదర్శకమైనది. ఆయన జీవితమంతయు దాని కంకితమైనది. 
ఒక్క మాటలో చెప్పవలయునన్న ఆయన జీవితమునందలి నమన్త 
క్రయాూకలావములు “కేవలము శివుని సాక్షాత్కరించుకొనుటకు, 
సాక్షాత్కరింపజేయుటకే” ఉద్దేశింపబడిన వనినచో అతిశయోక్తి కాజాలదు. 


నంస్కారవంతుడైన మూలశంకరుడు అచ్చటనే నిజమైన శివుని = 
దర్శించెద నని ఈ రాతి విగ్రహముకొరకు ఉపవాసము చేయనని మనస్సున = 
నిశ్చయించుకొనెను. ఇంటికి వెళ్ళి భోజనము చేసికొనెను. ఆయన తత్త్వవేత్త = 
అని తలిదండ్రుల కేమి తెలియును? వారేకాదు ఆ వయస్సులోనున్న ప్రతి 
బాలుని బాలునిగా భావించుట సహజమే. బాలురందరు ఆ వయసులో. 
తత్త్వవేత్తలు కారుగదా! త 


మూలశంకరుడు రాతివిగ్రహము శివుడు కాదని కైలాసవాసియగు 
శివునికొరకే భక్తి సలుపవలయునని నిశ్చయించుకొని తన చదువులో మొద 
వలె మునిగియుండెను. రెండు సంవత్సరముల తరువాత అతనికన్న రెండు 
సంవత్సరములు చిన్నదియైన అతని చెల్లెలు కలరా వలన మరణించె. 


3 


వమూలళంకరుడం అంతవరకు మరణించగా ఎవరిని చూసి 
యుండలేదు. ఆయన కది మొట్టమొదటి మృత్యుదర్శనము. మృత్యువును 
చూచుటచే ఆయన హృదయమునకు వజపాతమైనది. ఆ సమయమున 
ఎల్లరు కన్నీరు కార్చుచుండిరి. మూలశంకరుడు ఏమి తెలియక శిల వలె 
నిలబడి ఆ దృశ్యమును పరిశీలించుచుండెను. ఆయనకు భయము కలిగినది. 
ఈ ప్రపంచము క్షణికమని తోచినది. “నేనును ఒకనాడు చనిపోయెద”నని 
తెలిసినది. ఆయన ఈ మృత్యువునుండి తప్పించుకొనుట కేదేని 
ఉపాయమును వెదుకవలయు ననుకొనెను. ఎల్లరు కన్నీరుకార్చినా ఆయన 
మాత్రము విలపించలేదు. ఏలన, నేనుగూడ చనిపోయెద, నను భయము 
ఆయన నలుముకొనియుండెను. 


మృత్యువును చూడగానే తాను మరణించక తప్పదను జ్ఞానము 
కలుగుట యోగము నభ్యసించుచు నిత్యానిత్యములను తెలిసికొనుటకు 
జగత్తును పరిశీలించు వివేకవంతులకే సాధ్యము. ఇట్టి తత్వజ్ఞానము 
సహజముగా లభించునది కాదు. మూలశంకరుడు విమలమనస్సుగలవాడు. 
అందుచేత మృత్యువును చూడగానే అతని ఆత్మలో ఈ జ్ఞాన ముదయించినది. 
మృత్యువునుండి తప్పించుకొనుట కుపాయ మాలోచించుచున్న మూలశంకరు 
డెట్లు విలపించగలడు? తలిదండ్రు లతనిని రాతివంటి హృదయముగలవా 
డనిరి ఆయనను వెళ్ళి నిద్రంచు మనిరి. ఇతరుల మృత్యువును చూచి 
నిద్రించనివాడు తన మృత్యువును చూచుచు ఎటుల నిద్రించగలడు? 
విలపించుచున్నవారు ఆయన నెంత ఏవగించుకొనిన ఫలమేమి? 


ఆ సమయమున ప్రపంచమే యనిత్య మనియు, ప్రపంచములో 
నున్నవా డెవడును మరణమును తప్పించుకొనజాల డనియు, తానుకూడా 
ఈ మరణమునకు గురియగుదు నని తలచుట మూలశంకరుని వంటివారికి 
సహజము. మరణమునుండి తప్పించగల మోక్షమునకొర కెంత ప్రయత్నించ 
వలసి వచ్చినా ప్రయత్నించెద నని మూలశంకరు డదే సమయమున నిళ్ళ 
యించుకొనెను. అపుడు ప్రపంచమునుండి ఆయన మనస్సు విడిపోయెను, 

చెల్లెలు చనిపోయిన తరువాత మూడు సంవత్సరములకు ఏ ee 
డును, ధర్మాత్ముడును నగు మూలశంకరుని పినతండ్రియు | or Se 
గురియై మరణించెను. ఆయన మూలశంకరుని తనయుల” 


™ 
బెట్టుకుని ప్రీతితో జూచుచునే పరలోకమున కేగెను. ఆయన మృత్యువువలన 
మూలశంకరునికి ఎంతో బాధకలిగినది. అప్పు డాయన అతిగా విలపించెను. 
దానితో అతని కన్నులు వాచిపోయెను. ఈ ఘట్టముతో ఆయన మనస్సు 
ప్రపంచమునుండి విరక్తమయ్యెను. ఆయన ఈ లౌకిక జీవితమునుండి 
విడిపోయి మోక్షముకొరకు ప్రయత్నించవలయు నని పథకము వేయు 
చుండెను. అది తెలిసి తలిదండ్రులు పుత్రుని వివాహము కొరకు సన్నాహము 


లానర్చ నారభించిరి. వారి ప్రయత్నములు ఫలించక పూర్వమే ఆయన ఎవరికి 
తెలియకుండ గృహమునుండి పారియెను. 


మృత్యువును జయించుట, నిజమైన శివుని దర్శించుట మూలశంక 
రునికి ధ్యేయము. అందుకు ఆయన బ్రహ్మచర్యదీక్షను గ్రహించి శుద్ధచైతన్య 
బ్రహ్మచారిగా నొప్పెను. ఆయన గృహత్యాగము వలన ఆయన తలి 
దండ్రులకు తీరని బాధకలిగినది. వారాయనను వెదుకనారంభించిరి. తండ్రి 
బ్రహ్మచారి వేషములోనున్న కుమారుని వెదకి పట్టుకొని కోపమున కొడుకు 
కాషాయవస్రములను చింపివేసెను. ఇంటికి తీసికొనివచ్చి ఆయనను ఇరువురి 
కాపలాదారులకప్పగించి పారిపోకుండ ఉండుటకు గట్టి ఏర్పాటుచేసెను. 
అదను కనిపెట్టుకొనియున్న మూలశంకరుడు మరునటినాడు రాత్రి 
కాపలాదారులు నిద్రలో మునిగిపోవుట జూచి పారిపోయెను. కొంతదూరము 
వెళ్ళి ఒకానాక మందిరము ముందున్న వృక్షముపైకి ఎక్కి దానియందు 
దాగుకొని రాత్రిగడిపెను. మరుసటి సాయంకాలము చీకటి కమ్ముకొనగానే 
దిగి ప్రయాణము కొనసాగించెను. ఈ సారి పట్టుబడలేదు. శుద్ధచైతన 
బ్రహ్మచారి మొదటినాడు రాత్రి, రెండవనాడు పగలంతయు దాగుకొని ఆ 
వృక్షముపైన కాలము గడిపెను. అన్నపానములు లేవు. నిద్రలేదు. 
నిత్యకృత్యములు లేవు. కేవలము మృత్యువునుండి తప్పించుకొనుట! 
యోగము నభ్యసించవలె నను ఒకే ధ్యేయము ఆయనను ఇం* 
త్యాగమునకు పేరేపించినది. 


శుద్ధచైతన్యు (మూలశంకరు)నికి ఈ ప్రపంచమున మరణ 
తప్పదను జ్ఞానము (= వైరాగ్యము) దృఢమైనది. దానినుండి. 
సంపాదించ వలయు నను కోరిక బలపడినది. ఆయన కీ | 
అశాశ్వతము, ప్రాపంచిక సుఖములు క్రణికము. De 


వో 

“సంన్యాసము స్వీకరించి సంవత్సరముల తరబడి నిష్టతో యోగము 
నభ్యసించ ప్రయత్నించుచుండు విద్వాంసులకు, పీఠాధీశులకు, కాషాయ 
వస్త్రములు ధరించినవారికి సహితము ఈ వైరాగ్యము ప్రాప్తించదు. అది ఈ 
చిన్న వయసులో మూలశంకరుని కెటుల ప్రాప్తించె నను జిజ్ఞాస, ఆశ్చర్యము 
కొందరికి కలుగక తప్పదు. ఈ జిజ్ఞాస సహజము. “ఆయన పూర్వజన్మలలో 
యమనియమాదుల పాటించి నిత్యానిత్య వివేకమును సంపాదించి 
యుండెను, దాని వలన ఆయన కీజన్మలో ఈ యాధ్యాత్మసంపద లంభించి 
యుండె” నని ఒప్పుకొనక తప్పదు. 


మరణము తప్పదను గట్టిజ్ఞానము మూలశంకరుని కదిలించినది. 
ఆ జ్ఞానము లౌకిక సుఖము ననుభవించవలయు నను ఆయన కోరికను 
వేళ్లతో సహా పెకిలించివేసినది. ఇప్పడాయనను ఏవిషయవాసన తనవైపు 
ఆకర్షించు స్థితిలో లేకుండెను. ఆయనకు చక్రవర్తిరాజ్యము కూడ వ్యర్థమే. 
ప్రపంచమే నశ్వరముగా కనబడినపుడు ప్రపంచములోని నుఖముల విలువ 
ఎమి? ఆధ్యాత్మిక జ్ఞానమునకు ఈ నిత్యానిత్యజ్ఞానము పునాదిరాయి. చిత్తవృత్తి 
నిరోధమున కిది అనివార్య సాధనము. ఈశ్వరసాక్షాత్కారమున కిదియే 
మూలము. ఇదిలేక ఈశ్వర ప్రణిధానము జరుగదు. ఈశ్వరప్రణిధానము 
లేనిది సమాధి సిద్ధించదు. సమాధి ప్రాప్తించనిచో అజ్ఞానము, రాగ ద్వేషములు, 
జన్మము తప్పవు. జన్మమున్నంతవరకు దుఃఖము, బంధనము తప్పదు. 
మృత్యువు నిశ్చిత మని తెలిసికొనిన మూలశంకరుని మనస్సు ప్రపంచమున 
నెటుల రమించగలదు? ఆయనకు యోగ మొకటే ఆశ్రయము. దానికొరకే 
ఆయన ఇల్లు వదలి బయలుదేరెను. 


శుద్ధ చైతన్యుడు యోగము నభ్యసించుటకు యోగులను వెదుక 
నారంభించెను. యోగులుందు రని తెలిసిన ప్రతి స్థానముకు వెళ్ళెను. 
యోగము నేర్చుకొన ప్రయత్నించెను. యోగముకొరకు యత్నించుచు 
తత్వజ్ఞానము కొరకు వివిధ ఆచార్యుల వద్ద, యోగుల వద్ద యోగవేదొంతాది 
శాస్త్రములను అధ్యయనము చేయుచు పరిశీలించుచుండెను. త 
యోగసాధనమున ఆయన దాదాపు ౧౫ సంవత్సరములు టం జ స 


౬ 
దానిచే ఆయనకు ఈశ్వర పణిధానము సహజమైనది. ఈశ్వరప్రణిధానముచే 
ఆయన సమాధిని (ఈశ్వరసాక్రాత్కారమును) సిద్ధింపజేసికొనెను. కొంత 
కాలమువరకు యోగమయ జీవితము గడిపి సమాధిలో నైవుణ్యమును 
సంపాదించెను. రెండవసారి ఇల్లు వదలిన తరువాత ఆయన సంన్యాసదీక్ష 
గ్రహించి స్వీకరించిన నామము స్వామి దయానంద సరస్వతి. దయానంద 
స్వామి ఈ విధముగా యోగముచే మృత్యువును జయించి తాను సంపాదించిన 
ఆత్మపరమాత్మ జ్ఞానమును మానవమాత్రులకు ప్రసాదించదలచెను. అందుల 
కాయన విరజానంద దండీ గురువర్యుల వద్ద ప్రాచీన వ్యాకరణము మున్నగు ' 
వేదాంగములను విధిపూర్వకముగ నభ్యసించెను. అచట విద్య ముగించుకొని 
కొంతకాలము వరకు యోగసాధనతోపాటు వేదాది సకల శాస్త్రములను 
క్షుణ్ణముగా పరిశీలించెను. “వేదములు సత్యవిద్యల గ్రంథములు. అవి | 
ఈశ్వరీయములు, నిర్భాంతములు. అవి సకల సత్యవిద్యలకు, ప్రపంచమున . 

వ్యాపించియున్న నమస్త సత్య జ్ఞానమున కాధారము”లని గ్రహించెను. 
ఉపవేదములు వేదముల నుండి స్వీకరించబడిన విద్యా గ్రంథములు, 
వేదాంగోపాంగములు, బ్రాహ్మణాది గ్రంథములు వేదవ్యాఖ్యానము లని 
తెలిసికొనెను. రామాయణ మహాభారతములను ప్రాచీన ఇతిహాస గ్రంథము 
లని గ్రహించెను. వేద విద్యవలననే ఈ ఆర్యావర్తదేశము ప్రపంచ చక్రవర్తి 
రాజ్యము నేలిన దని శ్రీమద్దయానందమహర్షి ఘోషించెను. ఆ వేదవిద్య 
చేతనే మానవుడు ఇహపర సుఖముల ననుభవించగలడని పేర్కొనెను. 
వేదజ్ఞానము లుప్తమగుటవలన చక్రవర్తి రాజ్యము నశించి ప్రపంచమునందలి = 
మానవ సమాజము నానా బాధలలో చిక్కుకొన్న దనెను. పాశ్చాత్యులు ఆ 
వేదవిజ్ఞానమును వక్రీకరించి చిత్రించుచున్న విషయమును దయానంద 
మహర్షి గ్రహించెను. వారు వైదిక సంస్కృతీ సభ్యతలను నాశనము చేయుటకు, 
ఈ దేశమునందలి అపరిమిత ధన సంపత్తిని కొల్లగొట్టుటకు, ఈ దేశప్రజలను 
కైస్తవులను జేయుటకు, ఈ దేశమును సర్వవిధముల నిర్వీర్యము చేయుచ 
సంగతి ఆయన దివ్య దృష్టికి గోచరించెను. ఆయన వేదమును ఆధారముగ 
గొని సమస్త ప్రపంచమున వ్యాపించియున్న అజ్ఞానాంధకారమును నిర్మూలిం* 
సమకట్టెను. దానితో విదేశీయ పాలనలో మైగ్గుచున్న ఆర్యావర్తము స్వాధీ 
మరల ప్రవంచమునందు ఆర్యచ(క్రవర్తి సామ్రాజ్యమును స్టా 


a 
ననుభవించగలరనియు తెలిసికొనుట కాయనకు చాల కాలము పట్టలేదు. 


ఈశ్వరీయ జ్ఞానమైన వేదములయొక్క వాస్తవిక సిద్ధాంతములను 
అనుసరించుట సర్వవిధముల మానవ సమాజోన్నతికి ఏశైకోపాయము, ఇది 
దయానంద మహర్షి మంతవ్యము. దీనిని ప్రపంచమున వ్యాపింపజేయుటకు 
ఆయన జీవితము నర్పించెను. ఆయనను భయప్రలోభనములు ఈ మార్గము 
నుండి విచలితము చేయలేకపోయినవి. వైదిక సిద్ధాంతవ్యాప్తికై ఆయన 
త్రివిధోపాయముల నవలంబించెను. 


౧ వైదిక సిద్ధాంతమునాచరించుట. ౨ వైదిక సిద్ధాంతమును రచనల 
ద్వారా ప్రకటించుట. ౩ ఉపన్యాసము లిచ్చుట, శంకాసమాధానములను 
శాస్త్రార్థములను చేయుట. 


బుషి దయాందుని జీవితము యోగమయము. ఆయనకు 
వేదధర్మము నాచరించుటయే ప్రియము. ఆయన వేదమునకు ప్రతికూలమగు 
ఆచరణను అణు మాత్రముకూడా ఒప్పుకొనడు. 


బుషి దయానందుడు వేదసారమును “సత్యార్థ ప్రకాశ'మను 
గ్రంథరూపమున ప్రకాశింపజేసెను. వేదసిద్ధాంతమునెరుగుటకు వాస్తవ 
వేదార్థములను తెలిసికొనుట అవసరము. దానికై ఆయన వేదభాష్యమును 
రచించెను. ఆ భాష్యమునకు ఆయన రచించిన భూమిక వైదిక సాహిత్యమున 
అనుపమము. అది వేదములయొక్క స్వరూపమును బోధించుటలో సాటిలేవి 
గ్రంథము. ఆయన సమగ్ర యజుర్వేద భాష్యమును రచించెను. బుగ్వేద 
భాష్యము సంపూర్ణము కాకముందే విష ప్రయోగమునకు బలియయ్యెను. 
దానివలన బుగ్వేదభాష్యము అసంపూర్తిగానే మిగిలిపోయినది. 


ఉత్తమ మానవుల ట్రా కొరకు ri లై. ( 


4 
౮ా 
ఆయన జీవితాంతము ఉపన్యాసములచే, శంకాసమాధానములచే 
శాస్త్రార్థములచే మానవ సమాజోద్ధరణకై నిర్విరామముగ కృషి సలిపెను, 


స్వామి దయానందుని దివ్యస్వరూపమును తెలిసికొనుటకు ఆయన 
ఆచరణను తెలిసికొనుట అవసరము. దానిని తెలిసికొనుట కిచట కొ 


ఘట్టములను పొందుపరచుచున్నాను. ఈ ఘట్టములను తెలిసికొనక ఆయన 
స్వరూపమును తెలిసికొనుట సాధ్యముకాదు. 


౧. ఒకనాడు ఆయన సభలో పురాణములందలి మిథ్యా అంశములను 
సమీక్రించుచుండ ఆ సభలోనున్న జిల్లాధీశుడు, ఆయుక్త (కమిష్షర్‌) మున్నగు 
ఐరోపావానులు సంతసించుచుండిరి. దయానందు డా తరువాత క్రైస్తవ 

మతమును సమీక్షించెను. అది విని జిల్లాధీశుడు స్వామివారి అనుచరులకు / 
“మీ వండితులవారికి కైన్తవులను తీవ్రముగా విమర్శించకూడ దని 
తెలుపవలయు "నని సూచించెను. అది గమనించిన బుషి దయానందుడు 
మరునాడు నభలో ప్రవచనము ప్రారంభించుచు నిటుల పేర్కొనెను. 
“సత్యమును ప్రకటించగూడదు, దానితో జిల్లాధీశు డప్రసన్ను డగును. 
ఆయుక్తుడు అసంతుష్టు డగును, రాజ్యపాల బాధపడునని జనులు 
నుడువుదురు. అతడు చక్రవర్తి రాజే కావచ్చును. గాక! నేను అతనిముందు 
గూడ సత్యమునే పలికెదను. స్వామి దయానందుని ఆత్మను నశింపజేయు 
వాడు జన్మించనంతవరకు స్వామి దయానందుడు సత్యమునే పలుకును.” 


౨. ఒకసారి అనూపశహర (ఉత్తర ప్రదేశము) నందుండగా ఒక 

బ్రాహ్మణుడు తాంబూలమునందు విషము కలిపి పైకి శ్రద్ధను కనబరచుచు 
దయానందస్వామికి సమర్ప్చించెను. ఆయన దానిని స్వీకరించి సేవించెను. 
అందులో విషము గలదని తెలిసికొన్న దయానంద స్వామి తత్కాలము 
యమునానది సమీపమునకు వెళ్లి, న్యౌలిక్రియ సలిపి, ఆ విషమును దూరము 
చేసికొని తిరిగి తన వసతికి చేరుకొనెను. ఆ వార్త నగరములో వ్యాపించెను 
అది విన్న తహసీలదారు ఆ బ్రాహ్మణుని అన్వేషించి పట్టుకొని, స ంకెళ్ల 

బంధించి, స్వామీజీ ముందుంచెను. అపుడు స్వామీజీ తహసీలదారుతో “నే! 

(వ్రవంచమును బంధమునుండి విడిపించుటకు వ యున్నా 
అదివిని తహసీలదారు బ్రాహ్మణుని వదలిచేఖెన. 


ణా 

దయానందమహర్షి జీవించియున్నచో భారతదేశమున తమరాజ్యము 
మనజాలదని ఆంగ్లేయులు తెలిసికొనిరి, వారు ఆయనను చంపుటకు అనేక 
విధముల యత్నించిరి. ఒకనాడు మహర్షికి పాలలో విషము కలిపి 
వంటవానిచేత ఇప్పించిరి. పాలు స్వీకరించిన స్వల్పకాలమునకే అందులో 
విషము గలదని ఆయనకు తెలిసినది. విషము నొసగిన తన పాచకుని తన 
సమీపమునకు పిలిచికొని “ఓయీ జగన్నాథ! నేను గతించుటచే నేను 
చేయతలపెట్టిన కార్యము అపూర్ణముగనే మిగిలిపోయినది. దీనివలన 
లోకమునకు జరుగనున్న ఉపకారము అపూర్ణముగనే ఆగిపోయినది. నీవు 
ఆ కార్యము యొక్క మహత్వమును ఊహించజాలవు, అస్తు. నీ ఈ 
విషయము అంతట వ్యాపించును. తదుపరి నా అనుయాయులు నిన్ను 
క్రమించరు. తప్పక శిక్షింతురు. నీవు ఇచటి నుండి నేపాలుదేశమునకు 
పారిపామ్మని నుడివి అతనికి దాదాపు(౫ఇ౦౦)ఐదువందల రూప్యము లొసగెను. 


మహర్షి కొసగబడిన విషమువలన ఆయన శరీరము ఖర్చూజాఫలము 
వలె పగిలి ద్రవము బయటకు వెడలుచుండెను. దీపావళి అమావాస్యనాడు 
ఆయన క్షౌరము చేయించుకొని స్నానము చేసెను, సాయంత్రము ఆయనచే 
ఏలిపించబడిన భక్త జనులు ఆయనన్ఫితిని చూని కంటతడి బెట్టి 
నిశ్చేష్టులైయుండిరి. అట్టి అసహ్యస్థితిలో సహితము ఆయన ముఖవర్చస్సులో 
ఏమియు మార్చుకనబడలేదు. బాధాసూచకమగు చిహ్నముగాని, శబ్దముగాని 
లేకుండెను. ఆయన గంభీరమైన ముద్రలో అందరికి ధైర్యము కలుగునటుల 
ఉపదేశించెను. వారికి తమ గురుతర బాధ్యతలను సూచించెను. దహన 
సంస్కారము తరువాత తన స్మృతిలో ఏ విధమైన స్మృతి చిహము విల్మం 
గూడదనెను. ఆ భస్మమును కూడ ఏదేనొక రైతు భూమియందు చల్లు 
డనెను. వేదమంత్రముల నుచ్చరించి సంస్కృతభాషలో ఈశ్వరుని స్తుతించి 
“హే ఈశ్వర! తూనే అచ్చ్ళీ లీలాకీ. తేరీ ఇచి పూ! స్‌ phe ra 
మంచి లీలను సలిపితివి. నీకోరిక సఫల: గ ను గాక యని తలే. 
ప్రాణాయామము సలిపి శరీరమును శయ్య పైన వాల 
ఆయన ఆత్మ నశ్వర శరీరమును వదలి అనంతాకాళములా =. 


౧ం 


ఈ స్థితిని గమనించిన మునివర గురుదత్త విద్యార్థి రోదించ 
నారంభించెను. ఇంతవరకు ఈశ్వరుని గూర్చి ఆయన మనస్సులో నున్న 
సందేహము బుషి దయానందుని ఈ మరణ ఘట్టము చూచుట వలన 
దూరమాయెను. ఈ ఘట్టము వలన ఈశ్వరుని యెడ ఆయనకు గల 
సందేహమునకు సమాధానము లభించెను. దయానంద మహర్షి జీవనము 
అతిపావనము. ఆయన దివ్య చరితము శివభక్తితో ప్రారంభమైనది. 
మృత్యుభయముతో ముందుకు సాగినది. పరమాత్మసాక్షాత్కారముతో 
పరిపూర్ణమైనది. వేదాజ్ఞా నుకూలముగ ఆయన సమస్త జీవనము కొనసాగినది. 
చివరికి పరాత్పరుడైన పరమాత్ము నందు విలీనమైనది. యోగమయమైన 
జీవితము నశ్వరశరీరత్యాగముతో వూర్తిథైంనది. ఆయన జీవనము 
పరమాత్మను సాక్షాత్కరించుకొనుట, అతని పావన విజ్ఞానమైన వేదము 
ననునరించుటకే అర్చితమైనదని వేరుగా తెలుపవలసిన అవసరము లేదు 
- అటువంటి జీవిత మెచ్చటను కనబడలేదు. వినబడలేదు. దానికదియే 
సాటి. 


é 
ఎత 


దయానంద మహర్షి మనుగడ మానవులను మానవులుగా 
అనగా వారిని ఆస్తికులను, ధర్మాత్ములను, యోగులనుగా జేసి మానవ = 
సమాజము నుద్ధరించుటకే యనవచ్చును. ఈ అంశము ఆయనవిరచిత = 
సమస్త సాహిత్యమునందు ప్రతిబింబించును. ఆయన కృతు ఇన... 
ఆ కృతులయందొక విశిష్టమైన కృతి సంస్కారవిధి. 


“మనుర్భవ, జనయా దైవ్యం జనం” అని వేదము మానవుల = 
నాదేశించుచున్నది. ఓ మానవుడా! నీవు మానవుడవగుము. మానవుడవై _ 
దివ్యగుణములతో విలసిల్లు మానవోత్తముల నిర్మించుము. నుఖశాంతుల 
గోరు మానవుడు ముందు మానవుడు కావలపకుంతకుం. . 
డగుటకు అతనియందలి సకల దుర్గుణములు భూతము 'వలయు 
సకల సద్గుణములు ప్రవేశింపవలయును. దేనిమ యౌ నమో 
దుర్గుణములు తాలగిషాన్తుక. Ese cn 


bi 


౧౧ 
పెంపొందించును. కావున విద్వాంసుల చేతను, విద్యచేతను, ఓషధముల 
చేతను అవి నిత్యము అనుసరించదగినవి. వానివలన శరీరము ఆత్మ 
పవిత్రమగును.......... సంస్కారములలో పేర్కొనబడిన క్రియలవలన శరీరము, 
ఆత్మ నునంన్కృత ములగును. దానివలన ధర్మార్థకామమోక్షములు 
సిద్ధించును. ఉత్తమ సంతానము కలుగును. అందుచే సకల మానవులు ఈ 
సంస్కారములను సంపన్నము చేసికొనవలయును.” 


ఈ సంస్కారములు కేవలము స్వదేశమునందేకాక ఒకానొకప్పుడు పదో 
రూపమున విశ్వము నందంతట ఆచరించబడుచుండెను. 


౧. హరివర్వము (ఐరోపా) నందలి స్లోవానియా దేశీయులు శవమును 
దహనము చేయుదురు. 


౨. పురాతన యూనానుదేశీయులు శవమును దహనము చేయుచుండిరి. 


౩.  బాలీద్వీపమున నాలుగు వేదములు గలవు. వివాహ సంస్కారము 
నేటికిని మన ఆర్యులవలెనే నిర్వహింపబడును. హోమము నిర్వహించ 
బడును. అందులో చందనసమిధ లుపయోగింపబడును. సంన్యాసాశ్రమ 
మునకు మిక్కిలి మహత్వము గలదు. ఆ ద్వీపవాసులు వృద్దాప్యమున 
సంన్యాసము స్వీకరించి పర్వతగుహలలో యోగము సలుపుటను పుణ్యమని 
భావింతురు. వారు నామకరణ సంస్కారమును జరుపుకొందురు. సూర్యసుత, 
రవిసుత, చంద్రసుత మున్నగు నామములను ధరింతురు. శవమును 
దహనము చేయుదురు. 

౪. ఫిలిప్పీను :- ఇచటివారు దాక్షిణాత్యులవలె శిఖను ధరించెడివారు, 
శవమును దహనము చేసెడివారు. 

౫. జపాను :- ఇచట పూర్వము ఆర్యధర్మ ముండెను. ఆపైన బౌ ద్ధమతము 
వ్యాపించెను. అందులో అశ్వమేధమును బోలిన యజ్ఞ మొకటి ప్రచలితమై 
యుండెను. జపానులో అగ్ని పూజ జరుగును. 


అరణిమంథనముచే అగ్ని ఉత్పన్నము చేయబడును. శవము 
చేయించబడును. తదుపరి శవము దహనము కాజంజటి 


౧ఎ౨ 
౬. ఈరాను :-ఈ దేశీయులు ఉపనయన సంస్కారము గావించుకొందురు. 
ఉపనయనమును వారు నవజోత (నవజీవిత = డ్రొత్తజీవిత) మందురు. 
బ్రహ్మసూత్ర (ఉపవీత) మును, మనవలె ఎడమభుజముపైన ధరించరు. 
మేఖల (మొలత్రాడు) వలె కటియందు ధరింతురు. వారు బ్రహ్మసూత్రమును 
కుస్తీ యందురు. పారసీకులు జరుపుకొను జాతకర్మ, అన్నప్రాశనము, 
ఉవనయనము అను నంస్కారములు ఆర్యుల నంస్కారములను 
పోలియున్నవి. వారు ఆర్యులవలె అగ్నిని అర్చింతురు. యజ్ఞము సలుపుదురు. 


౭. ఈరాకుదేశీయులు శవమును దహనము చేయుచుండిరి 


౮. _ చైనాదేశమున ఉపవీతమును ధరించియున్న బ్రాహ్మణుల చిత్రములు = 
లభించినవి. 


౯. కంబుజ (కంబోడియా) :- ఈ దేశస్థులు తమను ఆర్యవంశీయులుగా 
భావింతురు. వేయి నంవత్సరముల క్రిత మిచట వైదిక వర్ణ వ్యవస్థ 
నెలకొనియుండెను. ఇచటి జనులు నుగంధముగల ఇంధనముల చితిని 
పేర్చి శవమును దహనము చేయుదురు. ¢ 


౧౦. బారామతీ (స్యాం) (థాయిలాండు) వాసులు అనేక సంస్కారములను 
వైదిక పద్ధతిలో జరుపుకొందురు. వారు జన్మించినపుడు శిశువు హస్తమున 
నాక సూత్రమును బంధింతురు. చూడాకర్మ అతి వైభవముగా జరుపబడును. 
దీనిని అచటి మహమ్మదీయులు కూడా జరుపుకొందురు. అచటివా! 
వివాహసంస్కారమును స్వయంవర మనుచున్నారు. దీవలన స్వయంవర 
వివాహములే జరుగుచుండె నని ఆ పద్ధతి క్రమముగా క్షీణించిన 
తెలియుచున్నది. ఇచట వివాహము చాలవరకు భారతీయులవలెనే జర 
జనులు మంత్రముల నుచ్చరించి సంస్కారమును సంపన్నము చేసికొంద 
ఆ దేశీయులలో మృతుడు “దివంగత” అను శబ్దముతో వ్యవహరించ బ 
శవదాహనము జరుపబడెను. 


శవమును మగంధిత కాష్టములతో సిద్ధము చేయబడిన చితిల 


౧౩ 
౧౨. యూనాను మరియు రష్యాదేశీయులు యజ్ఞముతో సలుపుకొనునట్టి 


ధార్మిక విధానములు చాలవరకు ఆర్యుల నంస్కారము లను పోలి 
యుండును. వారి వివాహ పద్ధతియు ఆర్యుల వివాహపద్ధతివలె నుండును. 


౧౩. క్రైస్తవులలోను, మహమ్మదీయులలోను జాతకర్మ = కన్ఫర్మేషన్‌, 
నామకరణము = బప్తిస్మాా వివాహము మున్నగు సంస్కారములు గలవు, 
ఇవి పూర్వకాలమున ఆర్యులనుండి గ్రహించబడినవి. మహమ్మదీయులలో 
ఊదుదాన్‌ (ఊదుపాత్ర) వికృతయజ్ఞకుండమే. బైబిలులోగల వేదిక 
నిర్మాణము, “యాజకు"డను శబ్దము వైదిక ధర్మములో పేర్కొనబడిన 
యాజ్ఞికవిషయము నకు సంబంధించినవే. 


దయానంద బుషి వేదమును పరమాత్మునిచే ప్రసాదింపబడిన 
జ్ఞానముగా స్వీకరించెను. వేదముల కనుకూల మగు వైదిక గ్రంథములను 
ప్రామాణికముగా నెంచెను. అందుచే ఆయన సంస్కారవిధియం దాదిలోనే 
“వేదాదిశాస్ర సిద్ధాంతమాస్థాయ పరమాదరాతొ' వేదశాస్త్రముల సిద్ధాంతమును 
పరమశ్రద్ధతో స్వీకరించి - అని వ్రాసెను. 


సంస్కారములు వేదములలో బీజరూపమున పేర్కొనబడిన వని 
నంస్కారవిధియందలి మంత్రముల వలన న్పష్ట మగుచున్నది. ఈ 
సంస్కారములలోని కొన్ని సంస్కారములు ఉపవేదమగు ఆయుర్వేదములో 
విపులముగా వ్యాఖ్యానించబడినవి. అవి బ్రాహ్మణాది గ్రంథములలోను 
గలవు. ప్రముఖముగా వేదాంగము లగు కల్ప (శ్రౌత, గృహ్య, ధర్మ 
సూత్రములలో పేర్కొనబడినవి. అందులోను గృహ్యనసూత్రములలో 
విస్తారముగా పేర్కొనబడినవి. కొన్ని గృవ్యనూళ ముల నున 
సంస్కారముల నిచ్చట పాొందుపరచుచున్నాను. కళ; 

ప్రాచీన సూత్రగ్రంథములందలి సంస్కారములు :- 
ఆశ్వలాయన గృహ్యసూత్రము :- ౧. వివాహము ౨. wre 
౩. పుంసవనము ౪. సీమంతోన్నయనము ౫. జాతకర్మ ౬. నాలక ణం 
౭. అన్న ప్రాశనము  _ ౮. చౌల (చూతావర్మ) ౧భ్రికాగక్లో eo 
౧౦. వేదారంభము ౧౧. గోదానము. Arosa; ౧౨. నవ 


౧౩. అంత్యేష్టి PE oe, ft 


o౪ 


పారస్యరగృహ్య సూత్రము :- ౧. వివాహము ౨. చతుర్ధీకర్మ (గర్భాధానము) 
౩. పుంసవనము ౪. సీమంతోన్నయనము ౫. జాతకర్మ ౬. నామకరణము 
౭. నిష్రమణము ౮. అన్నప్రాశనము ౯. చూడాకర్మ ౧౦. ఉపనయనము 
౧౧. వేదారంభము ౧౨. కేశాంతము ౧౩. సమావర్తనము ౧౪. అంత్యేష్టి 


ఆపస్తంభగృ్భవ్యూ సూత్రము :- ౧. వివాహము ౨. బుతుగమనము 
౩. పుంసవనము ౪. సీమంతోన్నయనము ౫. జాతకర్మ ౬. నామకరణము 


౭. అన్న ప్రాశనము ౮. చౌల ౯. గోదానము ౧౦. ఉపనయనము 
౧౧. వేదారంభము ౧౨. నమావర్తనము. 


కౌశీతకీ గృహ్య సూత్రము :- ౧. వివాహము తి. గర్భాధానము 
౩. పుంసవనము ౪. గర్భరక్షణ ౫. సీమంతోన్నయనము ౬. జాతకర్మ = 
౭. అన్నప్రాశనము ౮. చూడాకర్మ ౯. గోదానము (కేశాంతము) 
౧౦. ఉపనయనము ౧౧ వేదారంభము ౧౨ సమావర్తనము 


హిరణ్యకేశి గృహ్యా సూత్రము :- ౧. ఉపనయనము ౨. వేదారంభము 
౩. సమావర్తనము ౪. వివాహము ౫. చతుర్ధీకర్మ ౬. సీమంతోన్నయనము = 
౭. పుంసవనము ౮. జాతకర్మ ౯. చూడాకర్మ ౧౦. గోదానము 


మానవగృవ్యానూత్రము :- ౧. వివావాము ౨. గర్భాథానము, 
౩. సీమంతోన్నయనము ౪. పుంసవనము ౫. జాతకర్మ ౬. నామకరణము 
౭. నిష్కమణము ౮. అన్నప్రాశనము ౯. చూడకర్మ ౧౦. కేశాంత 

౧౧. ఉపనయనము ౧౨. వేదారంభము ౧౩. సమావర్తనము 


గోభిలగృహ్యసూత్రము :- ౧. వివాహము ౨. గర్భాధానము ౩. పుం 
౪. సీమంతము ౫. జాతకర్మ ౬ నిష్కమణము ౭. నా ఎ 


౮. చూడాకరణము ౯. ఉపనయనము ౧౦. వేదారంభము 
౧౨. సమావర్తనము 


క్‌ 
| 
> 
( 
1 

| 

' 
( 

. 


౧౧. గోదాన 


on 


ఖాదిరగ్భహ్యాసూత్రము :- ౧. వివాహము ౨, గర్భాధానము ౩. పుంసవనము 
౪. సీమంతోన్నయనము ౫. జాతకర్మ (సోష్యంతీహలోమ) ౬. నిప్క్రమణము 
౭. చౌల ౮. నామకరణము _ ౯. ఉపనయనము ౧౦. వేదారంభము 
౧౧. గోదానము 


కౌశిక సూత్రము :- ౧. వివాహము ౨. గర్భాధానము ౨౩. నామకరణము 
౪. అన్న ప్రాశనము ౫. నిర్ణయనము (నిష్కమణము) ౬. గోదానము 
౭. చూడాకరణము ౮. ఉపనయనము ౯. వేదారంభము ౧౦. పితృమేధము 
(అంత్యేష్టి) 


బౌధాయన గృహ్యసూత్రము :- ౧. వివాహము ౨. గర్భాధానము 


౩. పుంసవనము ౪. సీమంతోన్నయనము ౫. జాతకర్మ ౬. నామకరణము 
౭. ఉపనిష్క్రమణము ౮. అన్న ప్రాశనము ౯. చూడాకర్మ ౧౦. కర్ణవేధ 
(గృహ్యశేషము) ౧౧. ఉపనయనము ౧౨. సమావర్తనము ౧౩. పితృమేధము 


వారాహాగృహ్యానూత్రము :- ౧. జాతకర్మ ౨. నామకరణము 
౩. దంతోద్గమనము ౪. అన్న ప్రాశనము ౫. చూడాకర్మ ౬ ఉపనయనము 
౭. వేదవ్రతాని ౮. గోదానము ౯. సమావర్తనము ౧౦. వివాహము 
౧౧. గర్భాధానము ౧౨. పుంసవనము ౧౩. సీమంతోన్నయనము 


వైఖానస గహ్యసూత్రము :- ౧. బుతుసంగమము ౨. గర్భాధానము 
౩. సీమంతము ౪. విష్ణుబలి ౫. జాతకర్మ ౬. ఉత్భానము ౭. నామకరణము 


౮. అన్నప్రాశనము ౯. ప్రవాసగమనము ౧౦. పిండవర్థనము ౧౧. చౌలకము 
౧౨. ఉపనయనము ౧౩. పారాయణము ౧౪. ప్రతబంధవిసర్గము 


౧౫. ఉపాకర్మ ౧౬. ఉత్సర్జనము ౧౭. సమావర్తనము ౧౮. ట్రా” 


ఎ. 


గోపథబ్రాహ్మణము :- ౧. గర్భాధానము తా 
౩. సీమంతోన్నయనము ౪. జాతకర్మ ౫. నామకరణము ఖః పః స్‌ 
౭. అన్నప్రాశనము ౮. గోదానము శ. దూర సన్‌ న్‌ ట్ట 


O౬౬ 


కొన్ని సృతులలో పేర్కొనబడిన సంస్కారములు 
యాజ్జ్ఞవల్యస్కృతి:- ౧. గర్భాధానము ౨.పుంసవనము ౩. సీమంతోన్నయనము | 
౪. జాతకర్మ ౫. నామధేయము ౬. నిష్రమణము ౭. అన్నప్రాశనము స్‌ 
౮. చూడాకర్మ ౯,ఉపనయనము లేదా మౌంజీబంధనము ౧౦. సమావర్తనము 
౧౧. వివాహము ౧౨. స్మశానము . 


గోతమస్పృతి :- ౧. గర్భాధానము ౨. పుంసవనమ ౩. సీమంతోన్నయనము 
౪. జాతకర్మ ౫. నామకరణము _ ౬. అన్నప్రాశనము _ 2౭. చూడాకర్మ 
౮. ఉపనయనము ౯. - ౧౨. వేదవ్రతము ౧౩. స్నానము (సమావర్తనము) 
౧౪. వివాహము ౧౫. నుండి ౧౯. పంచమహాయజ్ఞములు ౨౦. నుండి ౪౦, 
దైవసంస్కారములు 

అంగీరాస్పృతి :- ౨౫. సంస్కారములు పేర్కొనబడినవి. ౧. గర్భాదానము 
౨. పుంసవనము. ౩. సీమంతము. ౪. జాతకర్మ ౫. నామక్రియా 
౬. నిష్క్రమణము ౭. అన్నప్రాశనము ౮. చూడాకర్మ ౯. కర్ణవేధము 
౧౦. వ్రతాదేశము ౧౧. వేదారంభము ౧౨. కేశాంతము ౧౩. స్నానము 
(సమావర్తనము) ౧౪. వివాహము ౧౫. అగ్నిపరిగ్రహము ౧౬. త్రేతాగ్ని 
సంగ్రహము ౧౭. పంచమహాయజ్ఞములు ౧౮. అష్టకా ౧౯. శ్రావణీ 
౨౦. ఆశ్వయుజీ ౨౧. ఆగ్రాయణ ౨౨. వేదారంభము ౨౩. వేదోత్సర్జన 
౨౪. ప్రత్యవరోహణము ౨౫. దర్శశ్రాద్ధము. మొదటి నుండి ఆదితః ౧౪. 
సంస్కారములు. అవశిష్ట మిగిలిన ౧౧. సంస్కారములు దేవ సంస్కారములు 


వ్యాససృతి :- ౧. గర్భాధానము ౨. పుంసవనము ౩. సీమంతము ౪. జాతకర్మ 
౫. నామక్రియ ౬. నిష్రమణము ౭. అన్నప్రాశనము ౮. వపనము 
(చూడాకర్మ) ౯. కర్ణవేధము ౧౦. వ్రతాదేశము ౧౧. వేదారంభము 
౧౨. కేశాంతము ౧౩. స్నానము ౧౪. ఉద్వాహము ౧౫. వివాహాగ్ని 
పరిగ్రహము ౧౬. త్రేతాగ్ని సంగ్రహము. / 

జాతుకర్ణ్య:- ౧. గర్భాధానము _ ౨. పుంసవనము _ ౩, సీమంతము 
౪. జాతకర్మ ౫. నామకరణము ౬. అన్నప్రాశనము ౭. ,చూడాకర్మ 
౮. ఉపనయనము ౯. నుండి ౧౨. వరకు వేదవ్రతములు ౧౩. . గోదా వ 
౧౪. సమావర్తనము ౧౫. వివాహము ౧౬. అంత్యకర్మ == 


మనుస్కుతి :- ౧. గర్భాధానము ౨. జాతకర్మ ౩. నామకరణము a 
౪. నిష్క్రమణము ౫. అన్నప్రాశనము, ౬. చూడాకర్మ ౭. ఉపనయనము 
౮. కేశాంతము ౯. వేదారంభము ౧౦. సమావర్తనము ౧౧. వివాహము 
౧౨. వానప్రస్థము ౧౩. సంన్యాసము ౧౪. అంత్యేష్టి 

పైన సూచింపబడిన గ్రంథాలలోనుండి ఒక్కొక్కదానిలో వివరించబడిన 
సంస్కారముల సంఖ్య (క్రిందవ్రాయబడుచున్నది. 

ఆశ్వలాయన గృహ్యసూత్రమునందు ౧౩ 

పారస్కర గృహ్యసూత్రమునందు ౧౪ 

ఆపస్తంభ గృహ్యసూత్రమునందు ౧౨ 

కౌశీతకీ గృహ్యసూత్రమునందు ౧౨ 

హిరణ్యకేశి గృహ్యసూత్రమునందు “TF 

మానవ గృహ్యసూత్రమునందు ౧౩ 

గోభిల గృహ్యసూత్రమునందు ౧౨ స్‌ 

జైమిని గృహ్యసూత్రమునందు ఇత వాం 

ఖాదిర గృహ్యసూత్రమునందు ౧౧ 

బౌధాయన గృహ్యసూత్రమునందు ౧౩ 1 లే 

వైఖానస గృహ్యసూత్రమునందు.  _ 9౩... 

కౌశిక గృహ్యసూత్రమునందు ౧6 


గోపథ బ్రాహ్మణ గహక . ౧౦. ry చన 


గర్భరక్షణము :- కౌశీత ప్ర 
సంస్కారముల న. ముగ్గాళ ఫో 


ఖ్‌ 


౧౮ 


కర్ణవేధ సంస్కారము :- ఇది కేవలము కాత్యాయన గృహ్య సూత్రము, 
అంగీరాస్మృతియందే నిహితమైయున్నది. సుశ్రుత సంహితలో చూడనగును. 


వాన ప్రస్థసంన్యాన సంస్కారములు :- ఇవి మనున్నతియందే 
గోచరించును. అన్యత్ర గోచరించవు. 

అంత్యేష్టి సంస్కారము :- మనుస్మృతి ఆశ్వలాయన గృహ్యమ్ము 
పారన్కరగృహ్యము, బౌధాయన గృహ్యము, కౌశికనూత్రము, యాజ్ఞ 
కా జాతుకర్ణ్య స్మృతియందు నిహితమైయున్నది. 


న ప్రస్థ సంన్యాసములు బహుశః గృహ్యకర్మలు కాకుండుటచే గృహ్య 
Deis పేర్కొనబడలేదు. అంత్యేష్టిని కొందరు పేర్కొనిరి. 


పైన అనేక కల్పసూత్రము ఇ సంస్కారములగూర్చి ఒక పట్టిక 
యొనగబడినది. అందులో ఏ ఎ కల్పనూత్రములందును షోడశ (౧౬) 
సంస్కారములు గోచరించవు. వాటి యందున్న నంస్కారములు కూడా 
అన్నింటిలో ఒకేవిధముగను క్రమపూర్వకముగను లేవు. ఆయా సంస్కారము i 
లందలి క్రియలు అన్నింటిలో సమానముగ లేవు. ఉన్న క్రియలు అన్నియు 
గూడ పూర్తిగా వైజ్ఞానికములు గావు. 


వైదికధర్మమును వ్యతిరేకించువారు పైన పేర్కొనబడిన గ్రంథములలో 
గోవధ మాంసభక్షణము మున్నగు విషయములను ప్రక్షిప్తము చేసిరి. వైదికులు = 
దానిని తెలిసికొనలేక పోయిరి. వారు వేదాధ్యయనమును వదలి అనార్ష 
గ్రంథములను ఆశ్రయించుటయే ఇందుకు ముఖ్యకారణము. ee reg 
మును త్యజించుటచే వేదసిద్ధాంతము విస్నృతమైనది. కాగా లా 
చదువుటచే వారు వేదానుకూల గ్రంథాలలో చేయబడిన వ్‌ ము ag 
తెలిసికొనలేకపోయిరి. ప్రక్షిప్తములు గూడ మూల గ్రంథః 
విశ్వసించిరి. ఆ తరువాత కాలమున విద్వాంసులు వ్యాఖ్యానః re 
వ్రాసిరి. వారు వేదములను పఠించనందున sr IT 
వ్యాఖ్యానములు వేదవిరుద్ధముగనే యుండెను. ఇటుల ఆర్షగ్రంక్‌ | 
అవైదిక అంశములు ప్రక్షిప్తములైనవి. ఈ ప్రక్షిప్తములు క్రమముగా ' 
కాదొడగినవి. దానివలన ఆతరువాత రచించబడిన ఆధునిక గ్ర 
పూర్తిగా వేదవిరుద్ధములు, విజ్ఞానవిరుద్ధములు నైనవి. అవి గణ! 


౧౯ 
నవగ్రహపూజ మున్నగు విజ్ఞానవిరుద్ధ క్రియలతో నిండియున్నవి, వాటియందు 
వేదానుకూలమైన ప్రాచీన ఆర్మగ్రంథముల సిద్ధాంతములు గోచరించవు.. 


పై గంథాలలో ౧౦ నుండి ౧౪ నంస్కారములు మాత్రవేం 
పేర్కొనబడినవి. గోతమనూత్రములందు ౧౮ గోతమన్మృతియందు 
౪౦ వైఖానస సూత్రములందు ౪౦ అంగిరాస్మృతియందు ౨౫ సంస్కారములు 
ప్రతిపాదించబడినవి. సంస్కారములు సామాన్యముగా ౧౦. నుండి ౧౪. వరకు 
గలవు. ౧౪ కన్న అధిక నంస్కారములు లేవు ఒకానౌకస్థానములో అవి 
౧౮ వరకు ప్రతిపాదించ బడినవి. కాని అవి స్వతంత్ర సంస్కారములు కావు. 
ఒక నంస్కారమునందలి కొన్ని క్రియలు స్వతంత్ర సంస్కారములుగ 
పేర్కొనబడుటచే సంస్కారముల సంఖ్య పెరిగినది. నూతనత్వములేదు. 
కొందరాచార్యులు నంస్కారములతో పాటు పంచమహాయజ్ఞములు, 
పాకయజ్ఞములు మున్నగువాటిని సంస్కారములుగా పేర్కొనిరి, దానితో 
వాటి సంఖ్య అధికమైనది. షోడశ సంస్కారములను స్వీకరించిన ఆచార్యులు 
కూడ ఒక్కొక్క సంస్కారమును విభజించి ఒకటికన్న ఎక్కువగా స్వీకరించి 
షోడశసంఖ్య పూర్తిజేసిరి. 


సంస్కారములు వేదములలో బీజరూపమున గలవు. అవియే ప్రాచీన 
బ్రాహ్మణ, శ్రౌత్ర, గృహ్మాది' సూత్రాలలో వనరికిజగా పాలక 
వేదమున కనేక శాఖలు గలవు. ఒక్కొక్క శాఖకు శ్‌ క తను జ 
గత గృహ్య, ధర్మ) సూత్రములు వేరు. ఆశాఖలలోని కర్మలు bnew i 
శౌాఖలలోను కొన్ని సమగ్రముగా లేవు. అస్తవ్యస్తమైనవి. hese నా 
కల్పసూత్రములు వేరు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కల్చ ను ధన్య. 
వైదిక సాహిత్యము వలన కెలయుచున్నది. ప్రస్తుతము న సమ DEE 
సూత్రములు అభించవు. ముస 

యొక్క శాఖలకు సంబంధించిన క షు. సతి చు; 
క్రమము, వాటి యందలి త yp ise 

నంస్కారముల 0. అసంపూర్ణము, 
వాట్రిక్రి వ్రాయబడిన బై వ్యాఖ్యానములు 
విరుద్ధముగా 
పేర్కొనియున్నాన్సు కొన 


వాటి ల్‌ 


వెల 


మధువర్క్మము:- మధు వనగా తేనె, వర్క్మమనగా నంపర్కము. 
మధుపర్కమనగా మధువుతో కలిసియుండు పదార్థము, దయానందమహర్షి 
దధి, మధు లేదా దధిఘృతమని పేర్కొనెను. పెరుగు తేనె లేదా పెరుగు 
నేయి మధుపర్క మనబడును. ప్రన్తుతము కర్మకాండలో షోడశోపచార 
పూజాదులలో దధి, ఘృతము, మధు, జలము శర్కరతో సిద్ధమైన పదార్థము 
మధుపర్కమని పేర్కొనడినది. 
"నా మాంసో మధుపర్కో భవతి” ఆశ్వలాయన గృహ్యసూత్రము॥౧-౪-౧౬॥ 
మాంసములేని మధుపర్కముండదు. అటులే “నా లోహితో మధుపర్కో 
భవతి” కౌశికనూత్రము ॥ ౯౨ -౧౬ ॥ రక్తములేనిది మధుపర్కముకాదు 
రెండు సూత్రములకు పూర్వము అనగా ॥ ౯౨ -౧౪ ॥లో కౌశిక సూత్రకారుడు 
స్వయముగా 
“మాతా ఆదిత్యానాం దుహితా వనూనాం స్వసారు ద్రాణామమృతస్యనాభిః 
“ ప్రతోవోచం చికితుషే జనాయ మా గామనాగామదితిం వధిష్ట ॥” 
అని పేర్కొనెను. వేద మంత్రములో అనాగాం = పాపరహితము, అదితిం = 
చంపదగనిదియునైన; గాం = ఆవును మా వధిష్ట = చంపగూడ దని స్పష్టముగా 
వ్రాయబడియున్నది. ఈ మంత్రములో ఆవు చంపదగని దని వ్రాయబడినది. 
కావున సూత్రములో పేర్కొనబడిన పశుమేధ వేదవిరుద్ధమని స్పష్టమగుచున్నది. 
దీనిలో మధుపర్కములో మాంసము, రక్తము వేద విరుద్ధము. 

స్నాత కుడు, ఆచార్యుడు, బుత్విజుడు, రాజు, వివాహము 
జరిపించుకొనువారు, మిత్రుడు, అను నీ ఆరుగురు వందనీయులు, 
పూజ్యులు వీరిని గృహస్థులు మధుపర్కముచేత సత్కరించవలయును. 
వివాహ సమయమున కన్య వరుని గోదానముతో సత్కరింపవలయును. 
స్నాతకుడు సమావర్తన సంస్కార సమయమున ఆచార్యుని గోదానముతో 
సత్కరింపవలయును. ఈ సందర్భమున యాజ్ఞవల్క్య స్కృతి యందిటుల 
పేర్కొనబడినది. 

మహోక్షం వా మహాజం వా శ్రోత్రియాయోపకల్పయేత్‌ ॥ ఆచారాధ్యా 
యము ౧౦౯ ॥ పెద్దవృషభమును లేదా మేకను చంపి దాని మాంనము 
సిద్ధమైన పదార్థములతో వేదముల నధ్యయనము చేసిన బ్రాహ్మణునితో 


సత్కరింపవలయును. లు 


వల 
కౌశికసూత్రకారుడు ॥ ౮౩ - ౩౫ ॥లో ఇటుల శే శ 
దక్షిణమర్ధం బ్రాహ్మణాన్‌ భోజయతి సవ్యం పిత్యాన్‌” బ్రాహ్మణుని కొరకు 


చంపబడిన ఆవుయొక్క దక్షిణార్ధ భాగముతో బ్రాహ్మణులకు, వామార్ధ 
భాగముతో పితరులకు భోజనము చేయించును. 


పైన పేర్కొనబడిన గ్రంథముల వంటి గ్రంథముల నాధారముగా గొని 
సలుపబడుచున్న ఈనాటి సంస్కారములు పూర్తిగా వేదబాహ్యములే కాక 
బుద్ధివిరుర్ణములు, అవైజ్ఞానికములు, అవ్యావహారికములు, హానికరములు. 
వాటి నవలోకించిన ఏ ఎ బుద్ధిమంతుడును వేదబాహ్యము లని సహజముగా 
పేర్కొనగలడు. ఈ విధముగ వేదసిద్ధాంతము కలుషితము చేయబడెను. 
వక్రముగ చిత్రించబడెను. దీనిని వేదధర్మము యొక్క పతనావ 
తప్పదు. వేదానుకూలమైన విశుద్ధమైన షోడశసంస్కారములను తెలిసికొనగోరు 
వారి కిది అయోమయస్థితి, కింకర్తవ్యవిమూథఢత్వము, అంధకారబంధురము 
నిరాశాజనకము. 


దయానంద మహర్షి బ్రహ్మవేత్త, తత్వజ్ఞాడు. ఆయన వేదములను 
మొదలుకొని పూర్వమీమాంన వరకు గల వైదిక సాహిత్యమును ఆర్ష బుద్ధితో 
పరిశీలించిన మహామేధావి, వేదపారదృశ్వా, విలుప్త వేదార్థద్రష్టా. ఆయన 
వేదముల యథార్థ స్వరూపము నాధారముగా గొని వైదిక సాగరమును 
మధించి సత్యాసత్యమును సప్రమాణముగా ప్రమాణీకరించిన మహర్షి 
లుప్తప్రాయమైన వైదిక ధర్మమును పునఃప్రతిష్టింపజేసిన పుణ్య పురుషుడు. 
సంస్కారములచేతనే మానవుడు అవర్జనీయగుణములచే నలంకృతుడై లౌకీక, 
పారలౌకిక నుఖముల కర్పుడగు నని ఆయన యోగజ దివ్యదృష్టితో 
గహించెను. 


సమస్త ప్రపంచమున నున్న వైదిక చక్రవర్తి రాజ్యము ఛిన్నాభిన్నిబున-. 
నమన్త భూమండలమున ears os ae | 
అడుగంటినది. వైదిక వాబ్యయ్యన్టనకి. నైనం... 
అన్యమతావలంబులు వైదిక ొలల్‌ బ్రక్షిఐబు 
ధర్మ వ్యాప్తి అవరుద్ధమైనది, క్రీణించినది. వేదము 
చేయుటకు వీలులేదు... ళ్ళ 'లుషితముకాకు ; టే 
అందుచే వాటి : కుతే ము! 


౨౨ 


జరిగినవి. వివిధసాహిత్యముల నిర్మాణము జరిగినది. దానివలన వైదికులు 
కూడ వైదిక సిద్ధాంతమునకు దూరము కాదొడగిరి. విశుద్ధమైన వైదిక ధర్మము 
కలుషితము కాదొడగినది. సమస్త ప్రపంచమున వ్యాపించియున్న 
సంస్కారముల స్థితియు చాల వరకు లుప్తమైనది. శేషము కలుషితమైనది, 
నమన్త భూమండలమున అటుంచి ఆర్యావర్తము నందును నమన్త 
సంస్కారములు గోచరించకున్నవి. గర్భాధానము, పుంసవనము లుప్తప్రాయమై 
యుండెను. సీమంతోన్నయనము నామమాత్రము మిగిలి యుండెను. 
జాతకర్మ, నిష్కమణము, అన్నప్రాశనము అదృశ్యమైయుండెను. కర్ణవేధము 
వికృతరూపమును ధరించి స్రీలలోనే మిగిలియుండెను. 


వివాహము, చూడాకర్మ అర్థహీనమైన క్రియాకలాపములతో వికృత 
రూపమును ధరించియుండెను. ఉపనయనము కొన్ని వర్గములయందే 
కనబడుచుండెను. అదియు వేదాధ్యయనముకొరకు ధరించవలసియుండ 
వివాహమునకు పూర్వము ధరించబడుచుండెను. ఉపనయనము, 
చూడాకరణము మందిరాలలో, ఆశ్రమాలలో అమంత్రకముగనే జరుగు 
చుండెను. 


ఉవనయనమును వ్రతాదేశమందురు. దానిని ధరించినపుడు 
బ్రహ్మచారి ఆచార్యునికి, వేదమునకు, యమనియమములకు, శుభగుణము 
లకు సమీపస్థుడగునను విషయము లోకమునుండి అదృశ్యమై యుండెను. 
దీనిని దయానంద మహర్షియే స్వస్థానమున ప్రతిష్టింపజేసెను. 


గృహాశ్రమము ఇతర ఆశ్రమవానులను అన్నవస్రాదులచే పోషించుటచే 
ఆది అన్ని ఆశ్రమములలో జ్యేష్టాశ్రమ మని చాటిచెప్పినది ఆ మహర్షియే. 


ఆనామమాత్రపు నంస్కారములందును నామధారి బ్రాహ్మణులు 
గణేశపూజ, నవగ్రహపూజ మున్నగు వేదవిరుద్ధ, విజ్ఞాన విరుద్ధ క్రియాకలా 
పములు చేయించుచుండిరి. వీరి నిరర్థక క్రియాకలాపములవలన బుద్ధి 
మంతులు వీటిని వ్యర్థమని భావింపదొడగిరి. వికృతమై శోచనీయస్థితికి. 
చేరుకున్న నంస్కారములను, నంస్కారవిధులను ను చుటకు 
దయానంద మహర్షి సంకల్పించెను. - 


మధించి తన. 

తెలిసికొని, సారమును వె as 
స్వీకరించు సమస్త వేదాను 
షోడశసంస్కారవిధిని ర 
నందించి మహోపకారము చే 


సంన్యాసములను నమ్మిలి 0; 
పూర్వాచార్యులు కొందరు ఈ 
శాలాదినంస్కారములను : 
నామముతో వాటిని రెండు 
సంస్కారములు పదహారైనవి 
నందలి కర్మలను కలిపి ఒక 
ఆయన దానిని పరిశీలించి 
వానవ్రన్స నంన్యాన నం 
ప్రతిపాదించెను. 


పేర్కొనెను. దుచె గ 
విధి ఎచటను లేదు. 
నిపుడు గృహాశ్రమ' 
వ్రాయబడిన వాక్యము 
శాలా కర్మ క 


3౪ 
దయానంద మహర్షి స్వీకరించిన షోడశసంస్కారములు న్యూనాధికముగ 
పారన్కరాది . గృహ్యునూతము లందును, మనున్మృతియందును 
పేర్కొనబడినవే, వేదాది శాస్తములయందును పేర్కొనబడినవే. అందులో 
నవీన మగు సంస్కార మేదియులేదు. 


అంత్యేష్టి సంస్కారమును సంస్కారవిధియందు “అంత్యేష్టికర్మవిధి” 
యని పేర్కొనుటచే అది నంస్కారము కాదా యును నందేవా 
ముదయించును. అంత్యేష్టి యొక నంస్కారమే. అందుకు కొన్ని 
కారణములను పేర్కొను చున్నాను. 


౧. _ గర్భాధాన సంస్కార ప్రారంభమున దయానంద మహర్షి దీనిని అంత్యేష్టి 
యని షోడశసంఖ్యను పూర్తిచేసెను. 


౨. అంత్యేష్టి సంస్కార ప్రారంభమున అంత్యేష్టిని అంతిమ సంస్కారమని 
పేర్కొని సంస్కారముగా స్వీకరించెను. 

౩. ఈ నంస్కార ప్రారంభమున వేదప్రమాణము నాధారముగా గొని 
భస్మమగుట శరీరము యొక్క అంతిమ సంస్కార మని పేర్కొనెను. 


౪... ఈ సంస్కారము యొక్క విధి భాగమును ముగించుచు “ఇతి మృతక 
సంస్కారవిధిః సమాప్తః” అని స్పష్టముగా వ్రాసెను. 


దయానంద మహర్షిరచించిన సంస్కారవిధి అన్వర్థము, పరిపూర్ణము, 
వేదోక్తము, వైజ్ఞానికము, నిర్జుష్టము, వ్యావహారికము. కావుననే ఆయనచే 
రచించబడిన సంస్కారవిధి సంస్కార ప్రపంచమున నూతన యుగమునకు 
నాంది పలికినది. 


సంస్కారవిధి యనబడు ఈ గ్రంథరత్నము యొక్క ఆవిర్భావము 
తరువాత నంస్కారజగత్తున నవీన యుగము ప్రారంభమైనది. ఇంతకు 
పూర్వము సంస్కారమన నేమి? దాని ప్రయోజన మేమి? సంస్కారము లెన్ని? 
వాటి క్రమ మేది? వాటి స్వరూప మేదియను విషయములు అజ్ఞాతముగానే 
యుండెను. దయానంద బుషియొక్క సత్రయత్నముచే ఇపుడు వీటికి 
సుస్పష్టముగా నమాధానము లభించినది. నంస్కారముల విషయములో 
సందిగ్ధత, అజ్జేయత తొలగిపోయినది. సంస్కారముల వైజ్ఞానిక దివ్యరూపము 
ప్రపంచమున ప్రకటమైనది. 


నే 


31 


దయానంద మహర్షికి ఇది యంతయు కరతలామలకమువలె 
యుండెను. దీనిని దృష్టియం దుంచుకొని ఆయన సమస్త ప్రపంచ Nag 
దార్యుల చక్రవర్తి రాజ్యముండె నని పేర్కొనెను. సృష్టి మొదలుకొని Ses 
కాలమువరకు ఆర్యవంశీయులే చక్రవర్తి సా 


: ర్వభౌమ యు 
సత్యార్థప్రకాశము ఏకాదశ సమల్లాసమున స్పష్టముగ హు pais 


మొదలుకొని కౌరవ పాండవులవరకు సమస్త భూమండలమున ఆరు[లరాజ 
ముండెను. ఆర్యావర్తేతర దేశములందు వేదముల ప్రచారము కస. 
నుండెను.” అని ఆయన సత్యార్థప్రకాశము అష్టమ సముల్లాసమున వ్రాసెను, 
అందుచే ఆయన సంస్కారవిధియం దాడిలో “ఆర్యైతిహ్యం పురస్కృత్య” 
ఆర్యుల చరిత్రను నమక్షమున నుంచుకొని జనులకు నులభముగా 
బోధపడుటకు వేద ప్రమాణములు గల ఉత్తమ సంస్కారవిధి ప్రకాశింప 
బ డుచున్నదని స్పష్టము చేసెను. 
దయానంద మహర్షికి పూర్వము గృహ్యసూత్రకారులు, ధర్మ 
మూత్రకారులు, స్మృతికారులు మరియు ఇతర ఆచార్యు లనేకులు అనేక 
కారణములచే అంత్యేష్టిని నంస్కారముగ స్వీకరించలేదు. వేదానుకూల 
మగుటచే, మనుమహర్షి ప్రతిపాదితమగుటచే నిది యొక సంస్కార మని 
దయానంద మహర్షి స్వీకరించెను. కొన్ని గృహ్యసూత్రము లీ సంస్కారమును 
వర్షించినవి. యాజ్ఞవల్క్య, జాతుకర్ణ్యులు దీనిని తమ నంస్కారములలో 
చేర్చుకొనిరి. మహర్షి కృత నంస్కారవిధి ప్రభావమువలన ఇవుడనేక 
విద్వాంసులు అత్యేష్టిని సంస్కారముగా స్వీకరించి తమ సంస్కారవిధాయక 
గ్రంథాలలో పొందుపరచిరి. అటులే కర్ణవేధ సంస్కారమునకు సంస్కారములలొ 
పాయః స్థానము పరిగణింపబడుచున్నది. నుశ్రుతనంహిత మున్నగు 
ఆయుర్వేద సంహితలయం దీ కర్ణవేధము గూర్చి విపులముగా pre 7 
ఈ నత్యము వేల నంవత్సరములవరకు మరుగునవడి యుండణు. 
దయానంద మహర్షి ప్రతిపాదనవలన ఈ విజ్ఞానము లోకమునకు తెలిసినది. 
దీనితో మహర్షి దివ్యదృష్టి విదితమగుచున్నది. సంస్కారము యన 
వ yr 
eo 


దయానంద మహర్షి యొక్క (క్రాంతి ఉజ్వలము. దానివలన 
ప్రతిపాదించిన సంస్కారములకు లోకమున మాన్యత (గుర్తిం: 
వశిష్ట విద్వాంనులనేకులు ఆయన రచించిన నంస్కా( 
వ్యాఖ్యానములు రచించిరి. ఉదాహరణకు :- 


ఎవి౬ు 


౧. సంస్కారచంద్రిక: ఇది పం. భీమసేనశర్మ రాజ్యరత్నమాస్టర ఆత్నారాం 
అమృతసరీగారలచే నిర్మించబడిన బృహ(ధ్గంథము. ఇందు వత 
యందు నిర్వహించబడు క్రియల మహత్త్యము ఆయుర్వేద ఆధారముతో 
భౌతిక విజ్ఞానము యొక్క ఆధారముతో ఐతిహాసిక ఘట్టములతో 
ప్రతిపాదింపబడినది. అదే విధముగ యజ్ఞమున కుపయోగపడు నకల 
పదార్థములు, క్రియలు ప్రతిపాదింపబడినవి. సమస్త మంత్రములకు వి 

వ్యాఖ్యానము వ్రాయబడినది. దీనిని సంస్కారవిధికోశము అనవచ్చును. 


౨. అభినవ సంస్కార చంద్రిక: ఇది పం. భీమసేనశర్మ పం. హరిదత్తశాస్త్రి 


గారలచే రచించబడిన బృహ(ధ్గంథము. ఇదియు పై గ్రంథమును 
బోలియున్నది. 


౩. సంస్కార చంద్రిక : ఇది పం. సత్యవ్రత సిద్ధాంతాలంకారగారిచే 
రచించబడిన బృహధ్గంథము. ఇదియు పై గ్రంథమును బోలిన విశిష్ట 
గ్రంథము. 


౪. సంస్కార భాస్కరము: ఇది స్వామీ విద్యానంద గారిచే నిర్మించబడిన 
బృహధ్గంథము. ఇదియు పై గ్రంథములను బోలియున్నది. పై గ్రంథములలో 
ప్రతిపాదించబడిన శైలికి భిన్నశైలిలో వేరొక విధముగా వ్యాఖ్యానించబడినది. 


౫. సంస్కారసముచ్చయము : ఇది పం. మదనమోహన విద్యాసాగర గారిచే ik 
రచించబడిన బృహధ్గంథము. ఇందులో సంస్కారముల వివరణతోపాటు - 
మంత్రములకు ద్వివిధ, త్రివిధ అర్థములు పొందుపరచబడినవి. సంస్కారెతేర 
వాగ్దానము మున్నగు క్రియల పద్ధతియు పేర్కొనబడినది. Ey 


౬. సంస్కారవిధి (సటిప్పణం) : ఇది పం. యుదిష్టిర 
సంపాదితము. ఇందు సంస్కారవిధి గ్రంథము యొక్క es 
ఇంతవరకు గల చరిత్ర విపులముగ నవ్రమాణముగా ప్రాయబడినిక 
ప్రతిమంత్రము యొక్క చిరునామ, విశుద్ధముద్రణ, గ్రంథములోని = 
క్రియల శీర్షికలు, చివర ౧౨ వరిశిష్టములు దీని వైశిష్ట్యము. 
పరిశిష్టములో సంస్కారవిధికి సంబంధించిన ౩౬ విషయ pes! 
గలదు. దీనిని సంస్కారవిధి స్వరూపమునకాదర్శ మనవలయు 


౨౭ 


ఇవిగాక నంస్కాఠేవిదికీ నంబంధించిన అనేక వృన్తకముల్తు 
ప్రకాశితమైనవి. ఈనాడు ఆర్య సమాజికులేకాదు పౌరాణికులు సహితము 
దయానందమహర్షి విరచిత సంస్కారవిధితో సంస్కారములు చేయు 
ఈ గ్రంథము ఆర్యావర్తమందలి అనేక భాషలలో అనువదింపబడినది. 
ఆంగ్లభాషలోనూ అనూదితమైనది. దీనినాధారముగా జేసికొని విదేశాలలోనూ 
సంస్కారములు జరుపబడుచున్నవి, 

దయానంద మహర్షి దక్షిణభారతమును తన శుభాగమనముతో 
పావనము చేయలేదు. ఆయన సమస్త ఆర్యావర్తములో వైదికధర్మమునకు 
పునాదులు వేసి వైదిక ధర్మమును సుదృఢము చేయవలసియుండెను. ఆ 
పైన ప్రపంచములోని ఇతర దేశాలకు వెళ్ళి దానిని వ్యాపింపజేయవలసి 
యుండెను. ఆయన దక్షిణదేశమునకు రాకముందే ఆంగ్ల ప్రభుత్వముచే 
బలిగొనబడెను. ఆయన అకాలమృత్యువుచే ఆయన సమస్త పథకములు 
నిలిచిపోయినవి. ఆయన అనుయాయులు వాటిని సాకారముచేయుటకు 
యత్నించుచున్నారు. ఆయనచే రచించబడిన కొన్ని గ్రంథములు తెలుగులో 
అనూదితమైనవి. అందులో ఒకటి సంస్కారవిధి. అది శ్రీ పం. ధూలిపేట 
రాజరత్నమాచార్యగారిచే అనూదితమై ౫౨ సంవత్సరముల క్రితము విక్రమ 
సంవత్సరము ౨౦౦౬ లో ప్రకాశితమైనది. మహర్షి భావములను జనుల 
కందించదలచియే వారు మహర్షి ఎడ శ్రద్ధతో సంస్కారవిధి నను వదించిరి. 
వారికి ఆర్యభాషా జ్ఞానము స్వల్ప మనిపించినది. దానిచే గ్రంథాభి ప్రాయము 
తెలుగులో గోచరించదు. కర్మకాండ విషయమగుట వలన కర్మకాండ 
పరిజ్ఞానము కలవారే నంస్కారవిధి నర్థము చేసికొనగలరు. వారిచే 


అనువదించబడిన గ్రంథముకూడ ఇపుడు లభించుటలేదు. | 

సంస్కారమను శబ్దమునకు ఒకానొక దేశీయభాషలోగాని ప్రాంతీయ ( 
భాషలోగాని అర్థము వ్రాయుట అసంభవమే Ceremony అను ఆంగ్లశబ్ణము.. he Te 
Caerimonia అను లాటిన్‌ శబ్దము సంస్కార శబ్దము తం. నం. 
స్పష్టీకరించజాలవు. బహుశః ఈ శబ్దములు కర్మ శబ్దమున కష తా 
కావచ్చును. మానవుని సర్వాంగీణ అనగా శారీరక, వాచిక, వా 


ఉన్నతికొరకు శారీరక, మానసిక, ks ప్‌, ర్స్‌, 


గే అశ 


3౨౮ గ్రా 
చేయబడుక్రియలు సంస్కారము లనబడు ను. దేని 
హ్‌ పునీతుడై వర్ణించుటకు సాఢ్ధ 
కానంత గుణోత్కర్షను నంపాదించునో అది సంస్కార మనబడును. మూ; 
మానవునిగా తీర్చిదిద్దుటకు ఉత్తమ సాధనమైన ఈ గ్రంథము ఈ; 
తెలుగుభాషలో లేకుండుట కడుళోచ నీయము. సంస్కారముల యె 
ప్రకాశితమైన సంస్కారవిధియు ఉన్నదున్నట్టుగా ఇంతవరకు లు 
ప్రకాశితము కాలేదు. 
ఈ గ్రంథములో రెండు భాగములు గలవు. ౧. నంస్కారమున 
సంబంధించిన ప్రమాణములు, ఉపదేశము, తదుపరి సంస్కారమువర। 
అనుష్టించవలసిన కర్తవ్యము. ౨. సంస్కార విధి. సంస్కారవిధి కేవల; 
సంస్కార కర్మలకొరకు నిర్మించబడలేదు. ఉత్తమగుణ సంపన్నుడైన మాన ని 
నిర్మాణము కొర కవసరమగు సమస్త జ్ఞానము దానిలో పాంద బడిన( 
ఇది సంస్కారవిధిలో హృదయము వంటి భాగము. ఇదియొక కర్తవ్య "స్త 
ధర్మశాస్త్రము. ఈ అంశము ధర్మశాస్తమువలె పఠించదగినది. మిగి 
విధి భాగము కేవలము కొన్ని గంటలలో సంపన్నము చేయదగిన | 
సమూహమే. దయానంద బుషి ఏ ఉద్దేశముతో ఈ గ్రంథమును ( 
సంస్కారవిధిలోని ఆ అంశము పం. గోపదేవ శాస్త్రి. పం. విశ్వామిత్ర? 
తెలుగు అనువాదములలో కానరాదు. కొంత మిశ్రణము కూడ చేయబడి 
నిజమున కవి సంస్కారవిధియందలి విధిభాగమునకే యనువాదములు. 
వలన సంస్కారవిధి గ్రంథరచన ప్రయోజనము పూర్తికాదు. ఆరె 
సంస్కారవిధులు కేవలము సంస్కారములు సలుపుట క వాగపడ 
ఉత్తమ మానవుడగుటకు సంస్కారములాధారము సంస్కారవ 
మానవుని ఆత్మను, శరీరమును నంన్కరించును. ఈ విశ 
నంస్కారములలోని క్రియలను వాటి యొక్క వైజ్ఞానిక న్వరూః 
తెలిసికొన్నపుడు అర్థముకాగలదు. ఆ క్రియలు శరీరమును 


త 


ప్రతిపాదించినవుడు వరమనాస్తి కులు కూడ 


మహత్యమును మనస్ఫూర్తిగ స్వీకరింతురు. (లా? 


టం. 


విల్‌ 


వైదిక ధర్మమును సమస్త మానవ సమాజమున వ్యాపింపజేసి 7S MEE 


సమాజము నుద్ధరింపగోరువారికి సంస్కారములు ఒక విష్టహాధతము. 
లోకమున సంస్కారములు జరుగుచుండును. ఆ yen. ss ఆయా 
సంస్కారముల యొక్క సూక్ష్మవైజ్ఞానిక స్వరూపమును వైజ్ఞానిక 
వ్యాఖ్యానించి శ్రోతలను వైదిక ధర్మము వైపు ఆకర్షింపజేయవచ్చును. ఈ 
విధముగా సంస్కారములచే వైదికధర్మ ప్రచారము జరుగును. వేదికల పైనుండి 
ఉపన్యసింపజాలని పురోహితులు కూడ నంస్కారములచే శ్రోతలను 
వైదికధర్మము నెడ శ్రద్ధాన్వితులను చేయగలరు. ఈ విధముగ శ్రోతలు 
ప్రభావితులు కాకుండ ఉండజాలరు. సంస్కారములచేతనే వైదిక ధర్మ 
ప్రచారము సరళము, సులభసాధ్యము. కావున వేదధర్మానుయాయులు 
అధికాధిక సంఖ్యలో సంస్కారములయొక్క దివ్యస్వరూపమును తెలిసికొని 
నంస్కారములచేత వైదికధర్మ ప్రచారము చేయుగోరుచున్నాను. 
సంస్కారములు సలుపగోరువారికి దయానంద మహర్షి రచిత సంస్కారవిధి 
అద్భుతసాధనము. పైన పేర్కొన్నటుల ఇది స్వాధ్యాయము కొరకు 
అవసరమగు ధర్మశాగ్రమేగాక ధర్మ ప్రచారమున కుపయోగపడు ఉత్తమ 
గ్రంథముకూడ. 


ఈ విషయమును దృష్టి యందుంచుకొని దయానందమహర్షి రచించిన 
సంస్కారవిధిని ఆ మూలాగ్రము అనువదించి ప్రచురించుచున్నాను. 


( ఈ సంపృకణ కా విశేషములు 
౧. ఇది దయానంద మహర్షి రచిత సంపూర్ణ నంస్కారవిధికి అనువాదము, - 


౨. ఉద్భ్ధత మంత్రముల మరియు వచనముల శుద్ధపాఠము ష్టం” a J 


బడినది. వాటి మూలము (లభించినంతవరకు) వ్రాయబడినది. 
3. పరిశిష్టములో సంస్కారముల సంక్షిప్త వనక సాత్‌ ల 
అనేక విషయములు విశదముగా esp 
౪. అనేక పరిశిష్టములు, జతపరచబడినేవి. 
గ. దైనిక మరియు బృహ ద్యజ్ఞముల్ట్‌ కకక గ 
వివరముగా వ్రాయబడినవి. 1 
౬. యజ్ఞములు, సంస్కారములు నిర్వ 
అనేక సూచనలు రచబడిన Fa! 
౭. నంస్కారవిధి యందలి మంత్రాదుల అకారాది 
చేర్చబడినది. . 1: =) 


